ఆంధ్రా స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్స్‌ స్థాపనకి 100 సంవత్సరాలు (1923-2023) 
పిఠాపురం మహారాజా 
శ్రీ ఆర్‌.వి.3.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 
( ఉత్తమ జీవిత చరిత్రగా సాహిత్య అకాడమి బహుమతి పొందిన రచన) 


గ్‌ 


ఆంగ్ల మూలం : 
ఐ.వి. చలపతిరావు 


తెలుగు పరిచయం : 
గౌరవ్‌ 


ప్రచురణ : 
మేకా సత్యనారాయణశాస్తి (బాంబు) స్మారక వేదిక 


పిఠాపురం 


ఆంధ్రా స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్స్‌ స్థాపనకి 100 సంవత్సరాలు 


శ్రీ ఆర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


(దఠాపురం మహారాజా) 
ఆంగ్ల మూలం 
ఐ.వి. చలపతిరావు || _____ 
తెలుగు పరిచయం 


మొదటి ముద్రణ 

తెలుగు విశ్వవిద్యాలయం 
కళాభవన్‌, హైద్రాబాద్‌ 

(ఉత్తమ జీవిత చరిత్రగా 1987 
సాహిత్య అకాడమి పురస్కారం 


పొందిన రచన) 


టైటిల్‌ ఫోటో కర్టెసీ 

చిన్నారి సతీష్‌ 

(పిఠాపురం కోటగుమ్మం 
కూడలిలో రాజావారి విగ్రహం) 
మూల్యం 

అమూల్యం 


వివరాలకు 
9032094492 
gouravmeka@gmail.com 


గౌరవ్‌ 


ప్రస్తుత ప్రచురణ 

మేకా సత్యనారాయణ శాస్త్రి 
(బాంబు) స్మారక వేదిక 
పిఠాపురం, ఆంధ్రప్రదేశ్‌. 


విజ్ఞప్తి 

ఇందులో వ్యక్తపరిచిన భావాలు 
అన్నింటి తోనూ పరిచయకర్త, 
ప్రచురణకర్తలు తప్పనిసరిగా 
అంగీకరించాల్సిన అవసరం లేదు. 


పరిచయకర్త పలుకు 


పిఠాపురం మహరాజా శ్రీ ఆర్‌.వి.కె.ఎం. సూర్యారావు బహదూర్‌గారి 
గురించి తెలుగునాట ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్‌గా, (త్రివేణి పత్రికా సంపాదకుడిగా 
విద్యాధికుడిగా రచయితగా ప్రఖ్యాతి చెందిన అయ్యంకి వెంకట చలపతిరావుగారు 
రాసిన జీవిత చరిత్రే ఈ పుస్తకం. యాదృచ్చికంగా ఇది ఐ.వి.చలపతిరావుగారి 
శతజయంతి సంవత్సరం (1923-2016), సూర్యారావుగారికి మహరాజా బిరుదు 
ప్రధానం చేయబడి కూడా వందేళ్ళు (1924) ఆయన స్థాపించిన ఆంధ్రా స్మూల్‌ 
ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్స్‌కి శతజయంత్యుత్సవం (1923), ఇన్ని కారణాల వల్ల ఇది 
సంతోషకర సందర్భం. ఈ పుస్తకాన్ని తెలుగు యూనివర్శిటీ ప్రచురించింది. 
మహనీయుల జీవిత చరి(త్రల్ని తెలుగువారికి పరిచయం చేయడంలో భాగంగా 
సూర్యారావుగారి చరిత్రని అందిస్తున్నట్లు దీనికి మున్నుడి రాస్తూ నాటి వైస్‌ ఛాన్సలర్‌ 
దోణప్ప పేర్కొన్నారు. స్థలాభావం వల్ల ఆ మున్నుడినీ మూలంలో ఇచ్చిన ఆధార 
[గ్రంధాల పట్టికను ఇందులో మినహాయించడం జరిగింది. 1987 నా జన్మ 
సంవత్సరం. ఈ పొత్తం ప్రచురించిన సంవత్సరం కూడా. 35 ఏళ్ళ క్రితం 
ముద్రించబడిన ఈ చిన్న పుస్తకం శిథిలావస్థలో నా దగ్గర ఉంది. యువరాజాగారి 
ఆత్మకథ 'నేను-ప్రజలు-ప్రపంచం' తెలుగు చేసి 'పిఠాపురం పీపుల్స్‌ ఇనీషియేటివ్‌' 
తరపున ప్రచురించేనాటికి ఆయన తండ్రిగారైన సూర్యారావు బహదూర్‌గార్ని గురించి 
ఏమీ రాయాలనే ఆలోచన నాకు లేదు. అయితే తర్వాత ఆయన గురించి రాసిన 
సంక్షిప్త పరిచయ వ్యాసం పత్రికలో రావడం, సామాజిక మాద్యమాల్లో కొద్దిమంది 
రాజాగార్చ్ని గురించి మరిన్ని వివరాలు తెలుపమని కోరడంతో ఉత్తమ జీవిత రచనగా 
సాహిత్య అకాడమి ఎంపిక చేసిన చలపతిరావుగారి రచనను తెలుగులో పరిచయం 
చేయాలనిపించింది. ఈ పొత్తం గురించి ఐ.వి.చలపతిరావుగారు రాజాగారి 
ద్విషష్టిపూర్తి ప్రత్యేక సంచికలో రాసిన వ్యాసంలోనూ పేర్కొన్నారు. ఫలితం ఇది మీ 
చేతుల్లో ఉంది. ఇది స్వేచ్చానుసారంగా చేసిన సంక్షిప్త పరిచయమే కాని పూర్తి 
రచన కాదు. ఐనప్పటికీ మూలంలోని సారాన్ని కోల్పోలేదనే భావిస్తున్నాను. అక్షర 
దోషాలకు, అన్వయ లోపాలకు పూర్తి బాధ్యత నాదే. విమర్శలకు ఆహ్వానం. 


- గౌరవ్‌, పీఠికాపుర సమాఖ్య 


పరిచయం 


శ్రీ ఆర్‌.వి.కె.ఎం. సూర్యారావు బహదూర్‌ పిఠాపురం మహరాజు. 
ఆంధ్రదేశంలో సాంఘిక సముద్ధరణకి, సాహిత్య వికాసానికీ, సాంస్కృతిక 
పునరుజ్జీవనానికి అసాధారణ కృషి చేసిన విశిష్టవ్యక్తి. దక్షిణ భారతదేశంలోనే 
దార్శనికుడయిన ఆలోచనాపరుడు, మహాదాత, మానవతావాది. ఆంధ 
విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ తూమాటి దోణప్పగారు రాజావార్ని గురించి 
రాయమనగానే వెంటనే అవకాశాన్ని నేను అందిబుచ్చుకున్నాను. 


ఎందుకనంటే అంతటి మహామనిషి గురించి రాయడానికి సాధారణంగా 
ఎవరయినా ఆనందంగా ముందుకొస్తారు. అలాగే తెలుగువారితోపాటు ఇతర 
ప్రపంచానికి ఒక మహానుభావుడ్ని పరిచయం చేసే అదృష్టం దక్కుతుంది. వీటన్నిటి 
కంటే ముఖ్యంగా రాజాగారు స్థాపించిన పాఠశాలలోనూ-కళాశాలలోనూ నేను 
విద్యార్థిగా చదువుకున్నాను. 1969-71 మధ్య కాలంలో ఆ కళాశాల 
ప్రధానోపాధ్యాయుడిగా కూడా పనిచేసాను. మహారాజాగారి జీవిత విశేషాలు ఆయనకి 
సన్నిహితులైన విశ్వసనీయ వ్యక్తుల ద్వారా స్వయంగా విన్నవాడ్ని కూడా కనుక ఈ 
సత్మార్యం నాకు సంతోషం కలిగించింది. 


భారతదేశం భిన్నత్వానికి కేంద్రం, ఆకాశంలో మెరుపులు, పాతాళం విరుపులు 
ఇక్కడ ఉంటాయి. హద్దుల్లేని సంపత్తి, అడుక్కుపోయిన పేదరికం, విస్మయపరిచే 
విజ్ఞానం-అంతులేని అజ్ఞానం, ఆదర్భాలు-దిగజారుడుతనాలు అన్నీ కలిసే కాలం 
వెళ్ళబుచ్చుతాయి. అలాగే మట్టి మనుషులు, మహారాజులు కూడా కనబడతారు. 
ఇక్కడి మహరాజులు, జమిందారులు రెండు రకాలు. వెలిసిపోయిన జీవితాలకి 
రంగులు పులుముకుని నిరాశ-నిస్పృహలతో కాలం వెళ్ళదీసేవారు మొదటిరకం. 
భారతీయసాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతూ బీదసాదల పట్ల దయార్ధ 
హృదయంతో మసిలినవారు మరోరకం. పిఠాపురం మహరాజా ఈ రెండోకోవకి 
చెందిన వ్యక్తి. స్వయంగా పండితుడు, కళాభిమాని, రసాస్వాదకుడు, సంస్మరణవాది, 


స్రీపక్షపాతి, అనేక సంస్థల స్థాపకుడు, విద్యావేత్త, వివిధ శరణాలయాల పోషకుడు, 
అణగారిన ప్రజల బాంధవుడు, అసంఖ్యాక (గంధాలు, పత్రికల ప్రచురణకర్త ఇంకా 
ఎన్నో. మానవాళి పురోగతికి నిస్వార్థంగా జీవితాన్ని వెచ్చించిన మహోన్నత వ్యక్తి. 


తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆయన చేయని మహత్యార్యం 
లేదు. అందుకోసం ఎంతోమంది పండితుల్ని, విజ్ఞానవేత్తల్ని పోషించి ప్రోత్సహించారు. 
తెలుగు కవిత్వం ఆయనకు శ్వాస వంటిది. అలాగే సాహిత్య విమర్శ మీద తిరుగులేని 
పట్టున్న వ్యక్తి. హైద్రాబాద్‌లో ఈనాటి తెలుగు అకాడమి ఆయన స్థాపించిన ఆంధ్రా 
సారస్వత పరిషత్తుకి ఒక రకంగా నకలు రూపమే. ఇది మరింత మెరుగ్గా విసృత 
రూపంలో ఉందంతే. 


ఈ రచనలో నాకు సహకరించిన మిత్రులు ధర్మజ్యోతి సంపాదకులు శ్రీ 
మాచిరాజు సీతాపతిరావు, ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీ వై.చక్రధరరావు, భద్రుకా 
కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ వై.వి. రమణ, రిటైర్డ్‌ ఎ.ఇ. ఎస్‌. శ్రీ వేదుల రామచంద్రకీర్తి 
ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సరల్‌ శ్రీ ఎమ్‌. ఆర్‌. అప్పారావు, డా॥ సి.కమలా 
అనార్మలి మొదలగు సహృదయులు అందరికీ నా కృతజ్ఞతలు. 


తెలుగు సాహిత్యం కోసమే జీవించి మరణించిన గొప్ప వ్యక్తి పిఠాపురం 
మహరాజాగారి స్మరణలో ప్రచురిస్తున్న ఈ పుస్తక రూపం ఆయన జెన్నత్యానికి 
సగర్వంగా సమర్పిస్తున్న పుష్పగుచ్చం. 


- ఐ.వి.చలపతిరావు, రచయిత 


పిఠాపురం మహారాజా 
శ్రీ ఆర్‌.వి.3.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


బాల్యం, విద్య, వివాహం 

భారతదేశ చరిత్రలో పరిపాలకుల పేర్లు, హోదాలు, రాజ్యాల యుద్దాలు, 
వాటి గెలుపోటముల తేదీలు, దస్తావేజులు ముఖ్యం కాదు. భారతదేశ చరిత్ర 
భారతీయ జానపద లలిత కళలు, సాహిత్య సారస్వతాలు, సంసృతి, మతాలు, 
తత్వశాస్తాల్లో వ్యక్తమయిన ఆలోచనల సారం. భాషా సాహిత్యాలు-కళా సంసృతి 
ఈ దేశంలో వికసించడానికి మహారాజులు, జమిందారుల అండదండలు కూడా 
కారణం. సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్నదంతా విలాసాలకి, 
దురభ్యాసాలకి దోచిపెట్టి సంస్కృతీ హీనులుగా మిగిలిపోయిన జమిందార్లు అనేక 
మంది ఉన్నారు. అయితే అస్థిత్వానికే వన్నెతెచ్చి కవుల్ని, కళాకారుల్ని రచయితల్ని 
పోషించి సారస్వతం కొరకు జీవితాన్ని వెచ్చించిన సంస్కృతీ ఉద్దారకులు కూడా 
కొద్దిమంది ఉన్నారు. 


దక్షిణ భారతదేశంలో అలాంటి ఇరువురు మహారాజులు, ఒకరు విజయనగర 
సంస్థానాధీశులయిన శ్రీ కృష్ణదేవరాయులైతే, మరొకరు పీఠికాపుర సంస్థానాధిపతి, 
అభినవ కృష్ణదేవరాయగా పేరొందిన మహరాజా సూర్యారావు బహదూర్‌గారు, 
ఆయన కోసం తెల్సుకునే ముందు హిపురం గురించి కొంత తెల్సుకోవాలి. పిష్టుప్రరంగా, 
పీఠపురంగా, పీఠికాపురంగా పిలువబడే పిఠాపురం చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతం. 
సముద్రగుప్తడి గయ శాసనంలో దీనికి సంబంధించిన ఉల్లేఖనం ఉంది. 4వ 
శతాబ్దంలో మృత్యుంజయ కవి రాసిన సూర్యరాయ శతకం ద్వారా పిఠాపురం 
ఎస్టేటు రాజాగారి ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. పద్మవల్లభ రాజైన రెండవ 
పులకేశవుని శాసనం ద్వారా పిఠాపురం కోట గురించి తెలుస్తోంది. విష్ణువర్దనుడి 


6 కర ఆర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


తిమ్మాపుర శాసనాల్లోనూ దీని ప్రస్తావనుంది. అలాగే 
కొడవలి శాసనాల్ని బట్టి ఈ ప్రాంతం శాతవాహనుల .' 
స్వాధీనంలో ఉందని చెప్పవచ్చు. 


శ్రీనాధుడి భీమేశ్వర పురాణంలో పిఠాపురం . 
ప్రస్తావన ఉంది. వ్యాసుడు ఈ ప్రాంతాన్ని అనేకమార్లు "' 
దర్శించినట్లు తెలుస్తోంది. కూచిమంచి తిమ్మకవి క్లో 
రాసిన రుక్మిణీ కళ్యాణంలో పిఠాపురం గూర్చి వివరణ 
ఉంది. కథలు, పురాణాలు కలిసి స్థానిక కుక్కుటేశ్వర Fen 
క్షేత్రాన్ని విఖ్యాతినొందేలా చేసాయి. చుట్టుపక్కల bi 
పరిసరాల్లో బౌద్ద స్టూపాలున్నాయి. 

మహరాజా సూర్యారావు బహదూర్‌ పూర్వికులు అందరూ పండితులు, 
విజ్ఞానాభిమానులే. సర్వజ్ఞ సింగభూపాలుడి గురించి శ్రీనాధుడు కూడా పేర్మొన్నాడు. 
ఆయన నుండి యువరాజా గంగాధర రామారావు వరకూ, కవిత్వం పట్ల ప్రేమ, 
సాహిత్యం అంటే అభిలాష, కళల గురించి అభినివేశం, సంగీతంలో రసాస్వాదన 
మనకి కనిపిస్తుంది. సూర్యారావుగారి తండ్రి గంగాధర రామారావు గారికి ఏడుగురు 
భార్యలు, ఐనా సంతానంగా వారసుడు లేకపోవడంతో వెంకటగిరి సంస్థానం నుండి 
బాలుడ్ని దత్తత తీసుకున్నారు. ఐతే తర్వాత రాణీ మంగమాంబాదేవి 5-10-1885న 
బాలుడికి జన్మనిచ్చింది. దత్తత పుత్రుని బంధువులు న్యాయస్థానాన్ని ఆ(శయించారు. 
1891లో మొదలయిన ఈ వ్యాజ్యం 1899లో ముగిసింది. పిఠాపురం మహారాజుకి 
అనుకూలంగా తీర్పు వచ్చింది. దత్తపుత్రునికి వీలునామా ప్రకారం గొల్లప్రోలు 
ఎస్టేటు దక్కింది. రావు కుమార మహీపతి సూర్యారావు బహదూర్‌ పిఠాపురం 
మహారాజుగా అందలమొక్కడానికి అవసరం అయిన మార్గం సుగమం అయ్యింది. 


సూర్యారావుగారి జీవితం బాల్యంలో బాధాకరంగా గడిచింది. ఐదేళ్ళ 
వయసులో తండ్రిని పోగొట్టుకున్నారు. తొమ్మిదేళ్ళపుడు తల్లి చనిపోయింది. తల్లిదండ్రులు 
లేని బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అయినప్పటికీ సవతి తల్లి 


పిఠాపురంమహారాజా es 7 


చిత్తాడరాణిగారు అమ్మలేని లోటును కొంత తీర్చారు. మద్రాసులోని న్యూయింగ్రన్‌ 
కళాశాలలో రాజు చదువుకున్నారు. జమిందారులు, యువరాజుల కోసం బ్రిటీష్‌ 
పరిపాలనలో ప్రత్యేకంగా పెట్టిన ఖరీదైన కళాశాల అది. అదృష్టం కొద్దీ తర్వాత 
కాలంలో రాజుగారికి మార్గదర్శకులుగా మారిన మొక్కపాటి సుబ్బారాయుడుగారి 
సాంగత్యం అక్కడ లభించింది. అలగ్జాండర్‌కి ఆరిస్టాటిల్‌ ఎలానో రాజావారికి 
మొక్కపాటివారు అలాగ. ఆయన ఆధ్వర్యంలో జీవితానికి సంబంధించిన నిజమైన 
విద్యని రాజాగారు నేర్చుకుని అర్ధం చేసుకున్నారు. 


సుబ్బారాయుడు గారి వల్ల రఘుపతి వెంకటరత్నంగారు తదనంతరం 
కందుకూరి వీరేశలింగంగారు పరిచయమై రాజావారు ఎన్నో మహత్మార్యాలు చేసేలాగు 
ఆయన్ని ప్రోత్సహించారు. రాజావారి సాయంతోనే వీరేశలింగంగారు 
రాజమహేంద్రవరంలో వితంతు శరణాలయాన్ని, ఆస్తికోన్నత పాఠశాలను, ప్రార్థనా 
మందిరంతో కూడిన టౌన్‌హాలును నిర్మించారు. మహారాజావారి ప్రజా సంక్షేమ 
కార్యక్రమాలన్నింటా ఈ ముగ్గురు మహాగురువులిచ్చిన ప్రోత్సాహం- ప్రభావం ఉ 
న్నాయి. అలాగే రాజావారి మహత్యార్యాల వెన్నంటి ఉండి ఆయనతో నడిచిన 
అర్థాంగి మహారాణి చినమాంబదేవిగారు. ఆమెని 1905లో వివాహం చేసుకున్నారు. 
ఆమె కపిలేశ్వరపురం (నూజివీడు) జమిందారు రాజా వెంకట రామయ్య అప్పారావు 
బహదూర్‌గారి పెద్ద కుమార్తె. సంస్కృతాంధ్రాంగ్లాలలో విశేషమయిన ప్రజ్ఞ కలిగిన 
ఆమె చాలా నిరాడంబరంగా ఉండేవారు. సాహిత్య చర్చలు నిర్వహించేవారు. ఆమె 
స్వయంగా రామాయణ సంగ్రహం వంటి రచనలు చేసారు. ఊటుకూరు లక్ష్మీ 
కాంతమ్మ రాసిన “తెలుగు మహిళా కవులులో ఆమె కోసం వివరించారు. స్రీ 
జనోద్ధరణకి సంబంధించిన విషయాల్లో మహారాజుగారికి ఆమె సలహాలు ఇచ్చేవారు. 
కొటికల సీతమ్మ, జూలూరి తులసమ్మా వంటి విజ్ఞారాళ్ళైన మహిళలతో ఆమె 
చర్చిస్తూండేవారు. సూర్యారావు-చినమాంబాదేవి దంపతులకు ఆరుగురు పిల్లలు. 
ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. రాణిగారి మరణంతో రాజాగారి 
జీవితం నుండి వెలుతురు పోయిందనడం అతిశయోక్తి కాదు. 


8 కరక అర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


కార్యనిర్వహణ -సలహాదారులు -సాహిత్యాభిలాష 
21 సంవత్సరాల వయసు రాగానే మహరాజా ఎస్టేటు బాధ్యతలు 
తీసుకున్నారు. అలాగే మొక్కపాటి వార్ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకుని 
తర్వాత 1913లో ఎస్టేటు దివాను సీతారామయ్యగారి మరణానంతరం ఈయన్ని 
దివానుగా నియమించారు. సాంఘిక, ఆధ్యాత్మిక అంశాల్లో (బ్రహ్మర్షిగా పిలవబడే 
రఘుపతి వెంకటరత్నంగారు రాజావారికి దారిచూపేవారు. అలాగే రాజకీయ, 
కార్యనిర్వహణాధి విషయాల్లో కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారిని 
సంప్రదించేవారు. సాహిత్య సారస్వత అంశాలను జయంతి రామయ్య పంతులు 
గారితో చర్చించేవారు. రాజుగారికి తెలుపంటే ఇష్టం. తెల్లటి బట్టలే వేసుకునేవారు. 
చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఏ చెడు వ్యసనాలు, దురలవాట్లు ఆయనకు 
లేవు, సరికదా పాలు తప్పా కాఫీ, టీ, సోడా వంటివి కూడా తాగేవారు కాదు. 


కూనూరులోని రోసరి భవనంలో మూడు నెలల పాటు రాజావారి మనవడికి 
చదువు చెప్పడానికి ఉన్నటువంటి 
వి. రామచంద్రకీర్తిగారు రాజాగారి గురించి 
ఆసక్తికర విషయాల్ని నాతో పంచుకున్నారు. 
మామూలుగా రాజావారు తెల్లవారుజామున 
4:80 కల్లా మేల్మొనేవారు. 5-7 మధ్య 
తోటలో గడిపేవారు. 8 గంటలకల్లా ఒక 
గుద్దు, కొద్దిగా పాలతో ఫలహారం చేసేవారు. 
మధ్యాహ్న భోజనం 12-1 మధ్య, రాత్రి 
9-10 మధ్య తినేవారు. సాదా తాజా 
కాయగూరలతో మామూలు భోజనం 
చేసేవారు. భోజనం తప్పా మధ్యలో మరేమీ 
తీసుకునేవారు కాదు. ఆయనకు కచ్చితమైన 


పిఠాపురం మహారాజా వంతం లంతా 9 


అలవాట్లుండేవి. యూరోపియన్‌ అతిధులకి కూడా ఖరీదయిన మద్యాన్ని ఇచ్చేవారు 
కాదు. మర్యాద కోసం తాను తాగకపోయినా ఒక గ్లాసు ఎదురుగా పెట్టమనేవారు. 
ఆధ్యాత్మిక తాత్వికుడయిన రమణ మహర్షి శిష్యుడు పాల్‌ బ్రంటన్‌ కూనూర్‌లో 
రాజావారి అతిధిగా ఉండేవాడు. తార్మిక, ఆధ్యాత్మిక, మార్మిక అంశాల్ని వారిరువురూ 
చర్చిస్తూందేవారు. 


మహారాజాగారికి మహత్తరమయిన సొంత (గ్రంథాలయం ఉండేది. 
(ప్రపంచంలోని అత్యుత్తమ (గంథాలన్నీ అక్కడే ఉండేవి. లండన్‌ టైమ్స్‌, లిటరరీ 
సప్లిమెంట్‌ వంటి పత్రికలన్నీ దేశదేశాల నుండి వస్తుండేవి. ఆయనకు వర్ట్‌వర్త్‌ 
రాసిన ప్రకృతి ఆరాధనా కవితలంటే మహాఇష్టం. మద్రాసులోని హిగ్గిన్‌ బాదమ్స్‌ 
పుస్తకాల దుకాణానికి రాజాగారు దాదాపు ప్రతిరోజూ వెళుతుండేవారు. ఆయన ఆ 
కాలంలో వచ్చిన ఇంగ్లీషు నవలలన్నింటితో పాటు మొత్తం షేక్‌స్పియర్‌ 
సాహిత్యాన్నంతటినీ సమగ్రంగా చదివేసారు. చదివేసిన ప్రతి పుస్తకం మీదా "౫" 
గుర్తు పెట్టుకునేవారు. ఆయన [గ్రంథాలయంలో పుస్తకాల మీద కీర్తిగారికి ఈ గుర్తు 
కనబడింది. ఆయన ప్రతి పదాన్ని సరయిన రీతిలో ఉచ్చరిస్తూ పలికేవారు. ఆచితూచి 
కాని పదాల్ని (ప్రయోగించేవారు కాదు. ఇందుకు సంబంధించీ ఎన్నో ఉదంతాలున్నాయి. 
రాజుగారు గ్రాంథికవాది. పరమాత్ముని తర్వాత పరిశుభ్రతే ప్రధానమని ఆయన 
నమ్మేవారు. ఏ వస్తువునైనా చేతుల్లోకి తీసుకునే ముందు శుభ్రపరిచేవారు. 


మహారాజుగారికి సన్నిహితుడయిన లేటు డి.వి.ఆర్‌. రోస్‌ రాజుగారి షష్టిపూర్తి 
ప్రత్యేక సంచికలో ఆయన గురించి రాస్తూ, “ఆయన చాలా నిరాడంబరుడయిన, 
నిఖార్సైన వ్యక్తి అరుదయిన గొప్ప సంభాషణాపరుడు. తెలుగు సాహిత్యంలో గొప్ప 
కవి, రచయిత, విమర్శకుడు. ప్రతీరోజూ ఎన్నో ఆంధ్రాంగ్ల గ్రంధాల్ని చదివేవారు. 
తాను అభిమానించేవారికి అరుదయిన గొప్ప [గ్రంథాల్ని బహుమతిగా ఇవ్వడం 
ఆయనకి అలవాటు. అలాగే ఆయన వద్ద సేకరించిన అద్వితీయ గ్రంధాలెన్నో ఉ 
౦డేవి. ఆయన ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా జీవితాంతం ఉండాలని నమ్మిన వ్యక్తి” 


అంటారు. 


1 Oe ఆర్‌.వి.కె.ఎమ్‌, సూర్యారావు బహదూర్‌ 


భాషా, సాహిత్యాలపై ప్రేమ - 


రచయిత, విమర్శకుడిగా కృషి 


టేకుమళ్ళ అచ్యుతరావు 
రాసిన “పింగళి సూరన జీవితం” J 
గ్రంథానికి రాసిన ముందుమాటలో | 
తెలుగు భాష గురించి రాస్తూ, 
“అత్యద్భుతమైన మన భాషా 
సాపొత్యాల్ని చూని మనం 
గర్వవ డాలి. గొప్పకవి, 
సాహిత్యకారుడు, కళాభిమాని, ఎన్నో 
భాషల్లో పారంగతుడయిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగు వంటి విశిష్టమైన భాష 
లోకంలో మరొకటి లేదని ప్రకటించారు. ప్రఖ్యాత తెలుగు ప్రాచీన కవీశ్వరులు 
వినుగొండ వల్లభాచార్యుడు సంస్కృతం కంటే కూడా తెలుగే ఉత్తమ భాషంటారు. 
అందువలనే తెలుగుని ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అంటారు. తెలుగు 
అమృతప్రాయమయిన లయబద్ద భాష తెలుగురాని ఎందరో సంగీత విద్వాంసులు 
సైతం అర్ధం తెలీకపోయినా ఆ సంగీతానికి ముగ్దులై తెలుగు పాటలు పాడుతుంటారు” 
అంటారు మహరాజుగారు. మరోచోట కూడా, యూరోపియన్లు, బిషప్పులు మన 
తెలుగు నుడికారానికి దాసోహమై (ప్రబంధాల్ని కీర్తించారని అంటారు. 

ఆంధ్రసాహిత్య పరిషత్తు రజితోత్సవ ప్రత్యేక సంచికలో తెలుగు సాహిత్య 
(ప్రశంస అనే వ్యాసం రాస్తూ తెలుగులోని ముఖ్య గ్రంథాల జాబితా వరుస క్రమంలో 
విశ్లేషించారు. అవి నన్నయ భారతం, తిక్కర భారతం, నిర్వచనోత్తర రామాయణం, 
ఎ(ర్రన హరివంశం, నరసింహ పురాణం, భారతం అరణ్యపర్వం, పోతన భాగవతం, 
సోమన ఉత్తర హరివంశం, పింగళి సూరన ప్రభావతి ప్రద్యుమ్నయం, కళాపూర్ణోదయం, 
చింతలపూడి ఎల్లన్న విష్ణుమాయ నాటకం, రాధామాధవం, గారన్‌ 
హరిచ్చం[ద్రోపాఖ్యానం, శ్రీనాధుని పల్నాటి వీర చరితం, కృష్ణదేవరాయ 


పిఠాపురంమహారాజా $e 11 


ఆముక్తమాల్యద, నన్నెచోళుడి కుమార సంభవం, చామకూర వెంకటకవి 
విజయవిలాపం, తాళపాక తిరువేంగళనాధుని పరమయోగి విలాసం, దేవులపల్లి 
సుబ్బరాయ శాస్త్రి మహేంద్ర విజయం, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి నయనోల్లాసం, 
యతిరాజు విజయం. 

ఆయన దృష్టిలో నాచన సోముడి ఉత్తర హరివంశం, తిక్కన భారతం, 
పోతన భాగవతం, సూరన కళాపూర్ణోదయం, (ప్రభావతి ప్రద్యుమ్నయం వంటివి 
చాలా విలువైన సాహితీసుమాలు. చివర్లో “మన తెలుగు కవులు ప్రపంచంలోని ఏ 
దేశపు ప్రఖ్యాత కవులకీ తీసిపోరు” అంటారాయన. 

ఆయనకు సన్నిహితుడయిన నిడదవోలు వెంకట్రావు గారి ప్రకారం రాజుగారి 
అభిమాన (గ్రంథాలు 1.నన్నెచోడుని కుమార సంభవం, 2. కృష్ణదేవరాయల 
ఆముక్తమాల్యద, 3.కళా పూర్ణోదయం, ప్రభావతి ప్రద్యమ్నయం, వీటినాయన చదివి 
పూర్తిగా జీర్ణించుకున్నారు. తనికళ్ళ అచ్యుతరావు రాసిన “విజయనగరం సామ్రాజ్యం 
ఆంధ్ర వాజ్మయ చరిత్రకి రాజుగారు పీఠిక రాసారు. అది చదివితే మాథ్యూ 
ఆర్నాల్డ్‌ థామస్‌ క్లారీ, ఐ. ఎల్‌. రిచర్డ్‌, టి.యస్‌. ఇలియట్‌ వంటి మహా 
సాహిత్యకారులకి ఆయనేం తీసిపోరనే విషయం తెలుస్తుంది. ప్రతిభ ఎక్కడ ఉన్నా 
దానిని గౌరవించడం విజ్ఞుల లక్షణం. మహానుభావుల సాంఘిక స్థాయి అదేమైనప్పటికీ 
వారి పట్ల గౌరవ మర్యాదలు చూపించడంలో మహరాజుగారు ఎప్పుడూ 
ముందుండేవారు. ఆయన గురువు, ఆస్థాన కవి వోలేటి వెంకటరమణ శాస్తి గారెప్పుడు 
విచ్చేసినా ఆయన్ని రాజుగారే ఎదురెళ్ళి తీసుకుని వెళ్ళేవారు. (గ్రాంథిక భాషావాదిగా 
కృష్ణశాస్త్రిగారు మొదలు అనేకమందితో ఉన్న విభేధాల్ని కూడా చాలా వరకు ఆయన 
హుందాగానే పరిష్మరించుకున్నారు. ఆయన ప్రోత్సాహం వలనే మరుగునపడిన 
అనేక తెలుగు గ్రంథాలు మళ్ళీ వెలుగు చూసాయి. 


ఆంధ్ర సారస్వత పరిషత్‌ - తెలుగు నిఘంటువు 
ఆం(ధదేశపు సాహిత్య సారస్వత సాంస్ఫతిక వికాసోద్యమంలో సూర్యారావు 
బహదూర్‌ గారిది అఖండమైన పాత్ర. ఆయన జీవించిన కాలం తెలుగు భాషా 


12 తకఈఈఈకఈకక ఆర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


సాహిత్యాలకు స్వర్ణయుగం. ఎస్టేటు రాబడిలో గణనీయమైన మొత్తాన్ని ఆయన ఈ 
మహత్మార్యాల కోసం వెచ్చించేవారు. కనివినీ ఎరుగని రీతిలో తెలుగు నిఘంటువు 
నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే కవుల చరిత్ర మొదలు 
మరెన్నో అపురూప (గ్రంథాలను ప్రచురింపజేశారు. సాహిత్య సభలు సారస్వత 
కార్యక్రమాల కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపించారు. సూటిగా చెప్పాలంటే ఆ 
కాలం సూర్యరాయ యుగం. ఎంతో మంది కవులు, కళాకారులు, పండితులు 
ఆయన ఆస్థానంలో ఉండేవారు. 1.శ్రీపాద లక్ష్మీనరసింహశాస్తి (తర్మశాస్త్రం), 
2.దెందులూరి నరసింహశాస్త్రి (వేదాంతం), 3.మహామహోపాధ్యాయ తాతా 
సుబ్బరాయ శాస్త్రి, 4. చిలుకూరి లక్ష్మీనారాయణ శాస్త్రి, 5.వేదుల సూర్యనారాయణ 
శాస్రి (వ్యాకరణం), 6.గుడిమెళ్ళ వెంకటరంగాచార్యలు (విశిష్ట అద్వైతం), 7.వడలి 
లక్ష్మీనారాయణశాస్ర్రి (అన్వయార), రి.తుమరాడ సంగమేశ్వరశాస్రి (వీణానాదం) 
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలకి ఏమాత్రం తీసిపోని మహామహులే 
వీరు. సి.సీతారామ్మూర్తి రాసిన వ్యాసంలో మహారాజుగారి సమక్షంలో జరిగే 
అద్భుతమయిన ప్రదర్శనల గురించి రాశారు. వాటి గురించి విన్నా చదివినా 
కూడా మన కళ్ళ ముందు కాంతిపుంజాలే మిరుమిట్లు గొలుపుతూ కదలాడుతాయి. 

మహారాజా చేసిన రెండు మహత్యార్యాలు 1.ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 
స్థాపన, 2.తెలుగు నిఘంటువు నిర్మాణ రచన. ఈ రెండూ ఆయన కీర్తిని నలుదిశలా 
వ్యాపింపచేసాయి. 1911లో మద్రాసులో సాహిత్య పరిషత్‌ను స్థాపించి దాదాపు 
500 రాత ప్రతుల్ని ప్రచురణ కోసం సేకరించడం, సాహిత్య పరిషత్‌ పత్రికను ఏర్పాటు 
చేయడం వంటివి రాజాగారి చొరవ వలన మాత్రమే సాధ్యమయ్యాయి. అంతటి 
మహత్తర సంస్థను స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా కొనసాగేలా నిశ్చయించడం 
నిజంగా గొప్ప విషయం. నేటి తెలుగు అకాడమీ అనేక విషయాల్లో పరిషత్తుకి 
మారురూపమే. 

ఇక తెలుగు నిఘంటువు కోసం రాజాగారు తలపెట్టింది సాక్షాత్తూ 
మహత్మార్యమే. ఒక రకంగా మానవమాత్రులకి సాధ్యం కాని పని అది. పరిషత్తు, 
ప్రభుత్వము, పండితులు, రాజుగారు కృషి చేసినా ఆయన జీవిత కాలంలో ఆ 
నిఘంటువు పూర్తి కాలేదు. చరమదశలో ఆయన నిఘంటు నిర్మాణం ఎక్కడ వరకూ 


పిఠాపురంమహారాజా ss 13 


వచ్చిందని అడుగుతూ, నేనుండగా అది పూర్తయితే బావుణ్ణనేవారు. ఆయనకి తీరని 
కోరికలు రెండు. ఒకటి నిఘంటు నిర్మాణం, రెండు తెలుగు కవుల్ని గూర్చిన జీవన 
చిత్రణ. దీనికి సంబంధించి కూడా ఆయన ఎంతో సమాచారాన్ని సేకరించారు. 
నిఘంటువు మొదటి సంపుటిని విడుదల చేస్తూ ఆయన సభలో “నేను ప్రశంసలకి 
అర్హుడ్ని కాను. సొంత భాషను ప్రేమించడమేమీ అసాధారణ కార్యం కాదు. ఇది మా 
కుటుంబ వారసత్వం. తెలుగులో ఎన్నో మహత్తర గ్రంథాలున్నాయి. ఆయా ప్రాచీన 
గ్రంథాల్ని చదివి అర్ధం చేసుకోవడానికి ఒక మంచి ఉత్తమమైన నిఘంటువు అవసరం. 
అందుకోసం ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచి ఏదో నాకు తోచిన మేరకు 
ఖర్చు పెడుతున్నాను. ఇందులో గొప్ప విశేషం ఏముంది?” అని (ప్రసంగించారు. 
ఆయన నిఘంటువు కోసం 3 లక్షలకు మించి ఖర్చు చేశారు. అంతచేసి, “ఆ 
నిఘంటువుని దయచేసి నాపేరుతో పిలవద్దని ఎంతగా అభ్యర్థించినా ఆం(ధ సారస్వత 
పరిషత్‌ దానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు అని పెట్టారు. అందుకు నిజంగా నేను 
చాలా ధన్యుడ్ని” అని ముగిస్తూ అన్నారు. ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి ఇంతకు 
మించిన ఉదాహరణ అవసరం లేదు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన పడ్డ 
తపనకి సూర్యరాయాంధ్ర నిఘంటువు ఒక సజీవ సాక్ష్యం. 
ఆంధ్రాంగ్ల సాహిత్యం -(ప్రచురణ 

సూర్యారాయునిలోని గొప్పతనం ఏమిటంటే ఎన్నెన్నో మహత్శార్యాలను 
ఆయన యువకుడుగా ఉన్నప్పుడే చేసారు. ఆ వయసు యువరాజులు అందరూ 
రకరకాల వ్యవహారాలలో తలమునకలై ఉన్న కాలంలో రాజుగారు మాత్రం తన 
శక్తినీ సమయాన్ని సాహిత్య, సామాజిక వికాసానికి వినియోగించారు. రాజరాజు, 
మనుమసిద్ది, వీరభద్రరెడ్డి, కృష్ణదేవరాయులు కాస్త వయసు పైబడ్డాక మాత్రమే 
(గ్రంథాలు అంకితం తీసుకుని సాహిత్య సేవ చేయగలిగారు. కానీ సూర్యరాయుడు 
గ్రంథాల్ని అంకితం తీసుకుని ప్రచురించడం, (ప్రాచీన ప్రతుల్ని పునర్ముద్రించడం 
చేసేనాటికి ఆయన వయసు పాతిక సంవత్సరాల లోపు మాత్రమే. 

ఆయన అంకితం తీసుకున్న (గ్రంథాలు 1. వోలేటి పార్వతీశం సువర్ణమాల, 
2.వావిలకొలను సుబ్బరాయ కవి వాల్మీకి రామాయణం, 3.దేవులపల్లి వెంకట 
కృష్ణశాస్తి నయనోల్లాసం, 4. వారణాసి వెంకటేశ్వరకవి రామచంద్రోపాఖ్యానం, 


1 4జి ఆర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


5. అల్లంరాజు సుబ్రహ్మణ్యం సుభద్ర పరిణయం, 6.రామకృష్ణ కవుల విశ్వగండరసు, 
దమయంతి కళ్యాణం, వ్యాసాభ్యుదయం, 7.పురిపండా మల్లయశాస్త్రి ఆంధ్రసూత్ర 
భాష్యం, 8.తాళపాక తిరువెంగలాంధ పరమయోగి విలాసం, 9.చింతపూడి ఎల్లన 
విష్ణుమాయ నాటకం, 10.పింగళి సూరన కళాపూర్ణోదయం, 11.అచ్యుతరావు 
విజయనగర సామ్రాజ్యం, ఆం(ధ వాజ్మయ చరితం, 12.విజయనగర 
సామ్రాజ్యం-ఆంధ్ర వాజ్మయ చరిత రెండో సంపుటం, 13. అచ్యుతరావు పింగళి 
సూరన జీవితం. 14 దేవులపల్లి వెంకట కృష్ణశాప్రి యతిరాజ విజయం, 15.పింగళి 
కళాపూర్ణోదయం, 16.సుబ్బరాయ శాస్త్రి మహేంద్ర విజయం, 17. సర్వాగ్నసింగ 
భూపాలుడి రత్నపాంచాలిక, 18.పురాణపండ మల్లయశాస్తి ఉత్తర హరివంశం, 
19.కొటికలపూడి సీతమ్మ గీతాసారం, 20.సీతమ్మ వీరేశలింగ చరిత్ర, 21.రామకృష్ణ 
కవుల సువృతి తిలకం, 22.రామకృష్ణ కవుల మదలాస, 23.ఆంధ్ర కథా సరిత 
సాగరం, 24.శ్రీపాద కృష్ణమూర్తి శాగ్తి బ్రహ్మానందము, 25. దాసరి లక్ష్మణస్వామి 
భక్తజన మనోరంజనం, 26. అమృత కలశం, 27.వర్ణన రత్నాకరం, 28. వోలేటి 
భాస్మరరామ్మూర్తి శ్రీరామ జననం, 29. తారకం, అప్పారావు, వెంకటపార్వతీశ కవుల 
బ్రహ్మర్షి వెంకటరత్నం జీవిత సంగ్రహం, ఉపదేశాలు -కథలు, 30. ఆదిపూడి 
సోమనాధ కవి విజయేంద్ర విజయం, 31.మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 
పరివాభ్యుదయ కావ్యం, 32.సూర్యసప్తతి, 38. రత్నపాంచాలిక, 34. షడ్డర్భన సం(గహం, 
35.రాజమన్నార్‌ సూర్యరత్‌ ప్రభు దర్శనం, 36. దేవగుప్తపు భరద్వాజ శ్రీ సూర్యరత్‌ 
శతకం, 37.కందాళ శత గోపాచారులు పీఠపురి విజయం, 38. కురుమెళ్ళ వెంకటరావు 
మా మహారాజుతో దూరతీరాలు, 39. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, 40. చావలి రామసుది 
, సాహిత్య చింతామణి, 41.పురిపండా మల్లయశాస్త్రి శుక్రనీతి సారం, 42. నడకుర్తి 
వీర్రాజు విభ్రమ తర్భంగిని, 43.పసుపులేటి వెంకన్న సీతా విజయం, 44.పడాల 
రామారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ విద్యావిషయక శాసనములు, 45. ఉప్పలపు సుబ్బరాజు కవి 
శ్రీ సూర్యరాయ విజయం, 46. కాశీబట్ట సుబ్బరాయశాస్త్రి శ్రీరామోత్తిరేతి విరుత్తము, 
47. కిళంవి గోపాలకృష్ణమాచారులు పిర్రాపుర మాచరాజు చరితం, 48. వేదం 
వెంకటరాయశాస్త్రి ఆంధ్ర నైషధ వ్యాఖ్య. ఇవికాక పానుగంటి వారి 37 నాటకాలు, 
సాక్షి వ్యాసాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ప్రచురించినా రచయితకి సగానికి పైగా 


పిఠాపురంమహారాజా. ss 15 


పుస్తకాలు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 1000-1500 ప్రతులు 
కూడా పంపిన దాఖలాలున్నాయి. నిఘంటువు ముద్రించినప్పటికీ దాని అమ్మకాలు 
పరిషత్తుకే వదిలేసారు. రాజుగారు సహకరించిన ఆంగ్ల గ్రంథాలు 1.పండిత శివనాధ 
శాస్త్రి హిస్టరీ ఆఫ్‌ (బ్రహ్మసమాజ్‌, 2, ఎస్సేస్‌ ఆఫ్‌ శ్రీ కేశవ చంద్రసేన్‌, 8.రామ్మోహన్‌ 
రాయ్‌ రచనలు, 4.బుక్స్‌ ఆన్‌ వేదాంత, 5.రఘుపతి వెంకటరత్నం వ్యాసాలు, 
6.రిలీజియస్‌ బుక్స్‌ ఆఫ్‌ శ్రీనివాసాచార్యులు. ఇవి కాకుండా కందుకూరి 
వీరేశలింగంగారి రచనా సంపుటాలన్నీ ముద్రించి ఆయనకో 1000 ప్రతులు పంపించారు. 
విద్యాభివృద్ధి కోసం... 

ఆర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ గారు విద్య కోసం వెచ్చించిన 
మొత్తానికి లెక్కేలేదు. దేశవ్యాప్తంగా ఎన్నెన్నో విద్యా సంస్థలకి విరాళాలిచ్చారు. 
పిఠాపురం ఉన్నత పాఠశాల, కళాశాల భవనాల్ని నిర్మించారు. వీరేశలింగంగారి 
ఆస్తికోన్నత పాఠశాలకి లక్ష రూపాయలకి పైగా ఇచ్చారు. కాకినాడలోని విద్యాసంస్థలకి 
ఆయనిచ్చిన ఎకరాలకెకరాల భూమి కోట్ల విలువ కలది. సమాజంలోని బీదసాద 
విద్యార్థులకి, అణగారిన వర్గాల వారికి ఆయా విద్యా సంస్థల్లో చదవటానికి అయ్యే 
ఖర్చులు రాజుగారే భరించేవారు. ఒకసారి కళాశాలకి మద్రాసు నుండి వచ్చిన 
ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు మార్క్‌ హంటర్‌ కాలేజీకి వచ్చినపుడు ఉచితంగా 
చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంతేకాదు 
బాలికలందరికీ ఉచితంగానే విద్యాసంస్థలు ప్రవేశం కల్పించేవి. దూరప్రాంతాల 
నుండి కూడా ఎందరో వచ్చి చదువుకుని గొప్పవారయ్యారు. మహారాజుగారు విద్యా 
వికాసానికి చేసిన కృషిని గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు 1988లో 
డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. పూణేలోని మహిళా విశ్వవిద్యాలయం మొదలు 
కలకత్తాలోని సిటీ కాలేజి వరకూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మద్రాసు 
యూనివర్శిటీ దాకా ఆయన ఆర్థికంగా సాయం చేయని విద్యాసంస్థ లేదంటే 
అతిశయోక్తి కాదు. ఎంతోమంది భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యకీ, విదేశాలకు 
వెళ్ళి చదువుకోడానికి కూడా ఆయన ఉపకార వేతనాలు ఇచ్చేవారు. అలా ఆయన 
అందించిన సహాయంతో చదువుకుని ఉన్నత పదవుల్లోకి వెళ్ళినవారుకూడా 
అసంఖ్యాకంగా ఉన్నారు. 


1 రణల ఆర్‌.వి.3.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


హరిజనోద్దరణ, సంఘ సంస్కరణ, మానవతా దృక్పథం 


సంఘ సంస్కరణాది కార్యక్రమాలనీ సూర్యారావు బహదూర్‌ గార్ని విడదీసి 
చూడలేం. ఆ రెండూ అవిభాజ్యాలు, మద్యపానానికి వ్యతిరేకంగా ఎస్టేటులో కల్లు 
తాగడాన్ని ఆయన నిషేధించారు. పేదల బతుకులు తాగుడు కారణంగా 
దిగజారుతున్నాయనే విషయాన్ని (గ్రహించి ఎస్టేటు ఆదాయాన్ని కూడా 
పట్టించుకోకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సానివారి సంస్కరణకు, 
వితంతు వివాహాలకు మద్దతును తెలిపారు. ప్రీలు సొంత కాళ్ళ మీద నిలిచి సాధికారత 
పొందాలనేది ఆయన ఆశయం. అందుకు అనుగుణంగా వెంకటరత్నంగారు, 
వీరేశలింగంగారు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలన్నింటికీ ముందుండి సాయం 
చేసేవారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాధ శరణాలయాన్ని 
స్థాపించినాయన అనాధగా ఉండటం అంటే ఏమిటో తనకు తెలుసని అనేవారట. 
అందుకే శరణాలయంలోని పిల్లలందర్నీ సొంత కుటుంబంగానే భావించేవారు. 
మహాత్మాగాంధీ హరిజనోద్దరణ కంటే చాలా ముందుగానే రాజావారు ఎస్టేటులో 
ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తన విద్యాసంస్థల్లో వెనుకబడిన కులాలవారికీ, 
హరిజనులకూ ఉచిత విద్యను అందించారు. సొంతంగా స్థిరపడే స్థైర్యం 
కలిగించినందువలనే అణగారిన వర్గాల ప్రజలకి ఆత్మవిశ్వాసం ఉంటుందని నమ్మిన 
ఆయన అందుకోసం తాను చేయగలిగినంతా చేసారు. దక్షిణాఫ్రికా నుండి వచ్చాక 
దేశవ్యాప్త పర్యటన చేసిన మహాత్మాగాంధి రాజమండ్రిలో ఒక మహాసభలో ప్రసంగిస్తూ 
సంఘ సంస్మరణ కోసం చెబుతుండగా ఒకాయిన లేచి నిలబడి పిఠాపురం రాజుగారు, 
వీరేశలింగంగారి చలవ వలన ఆ కార్యక్రమాలన్నీ ఈ సరికే అక్కడ జరుగుతున్నాయని 
చెప్పగా ఆశ్చర్యపడిన గాంధీ వారిరువురికీ సభాముఖంగా ధన్యవాదాలు అని చెప్పారట. 
నిష్కామ కర్మని నమ్మే ఆయన ఎన్నడూ పేరు కోసం ఏదీ చేయలేదు. 

ఆయన షష్టిపూర్తి సభలో పాల్గొన్న శ్రీమతి క్లబ్‌వాలా, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, 
విజయనగర మహారాణి విద్యావతిదేవి మొదలగువారు రాజావార్ని స్రీ జనోద్దారకుడని 
ముక్తకంఠంతో పేర్కొన్నారు. 1940లో కాకినాడ పి. ఆర్‌. కళాశాలలో జరిగిన అఖిల 
భారత మహిళా మహాసభలో మహారాజుగారు మహిళా సాధికారత పై తన భావాలను 
చిన్న పొత్తంగా ప్రచురించి పంపిణీ చేశారు. 1945లో జరిగిన ఆయన షష్టిపూర్తి 5 


పిఠాపురంమహారాజా se 17 


రోజులపాటు మహోత్సవంగా జరిగింది. మొదటి రోజు రైతుల దినోత్సవం, 
రెండోరోజు ఉద్యోగుల దినోత్సవం, మూడు పండితుల దినోత్సవం, నాలుగు మహిళా 
దినోత్సవం, అయిదో రోజు హరిజనుల దినోత్సవం పేరిట ఆ కార్యక్రమాన్ని మహా 
వైభవంగా నిర్వహించారు. హరిజన నేతలు, పండితులు విశేషంగా పాల్గొన్న ఈ 6 
త్సవం పండుగలా జరిగింది. అందరికీ మహారాజుగారే స్వయంగా శాలువా కప్పి 
వెండి పాత్ర సార్వభౌమ పత్రం అందించి సత్కరించారు. 


మానవతావాదుల్లో మహారాజు 

ఆయన చేసిన దానాలన్నీ పేర్కోవడం అసాధ్యం. చాలా వరకూ ఆయన 
గుప్తదాత. కుడిచేత్తో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియనంత గుంభనంగా ఎన్నో 
దానాలు చెసారు. ఈరోజు ఆయన చేసారని మనకు తెలిసిన వివరాలు నిజానికి 
సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. గంగధార రామరాయ అనాధ శరణాలయం, 
చినమాంబ ధర్మసత్రం, వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల, ఆంధ్ర (బ్రహ్మధర్మ 
ప్రచార ట్రస్ట్‌, ఆంధ్ర సాహిత్య పరిషత్‌, పిఠాపురం రాజా కళాశాల, బావాయమ్మరావు 
ఉన్నత పాఠశాల, ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం లాంటి నిర్మాణాలు స్థలాభావం 
వల్ల కొన్నే పేర్కొనడం జరిగింది. దక్షిణాఫ్రికాలోని భారతీయులకోసం మహాత్నాగాంధీ 
విరాళాలు సేకరిస్తున్నప్పుడు ఆయనకి 25,000 రూపాయలు పంపారు. తర్వాత 
కస్తూర్భా స్మారకనిధికి ఆయనిచ్చిన మొత్తం ఆంధ్రదేశంలోనే పెద్ద విరాళం అంటారు. 
రాజారామ్మోహన్‌ రాయ్‌ శతజయంతి ఉత్సవాలకి, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతి 
నికేతనానికి కూడా విరాళాలిచ్చారు. అంతటి మహనీయుడు కనుకనే కందుకూరి 
ఎవరికీ ఇవ్వని విధంగా, తన కవుల చరిత్ర గ్రంథాన్ని సూర్యారావుకి అంకితమిచ్చారు. 
రాజుగారికి శాస్త్ర పరిశోధనలంటే ఆసక్తి. మనుషులు-జంతువులకి వచ్చే వ్యాధుల 
నివారణ కోసం జరిగే ప్రయత్నాలంటే గౌరవం. మధుమేహ వ్యాధి నివారణ శోధన 
కోసం 50,000 ఇచ్చారు. 18-5-1915 నాటి కృష్ణాపత్రిక ఆయన ఇచ్చిన విరాళాల 
క్రమాన్ని ఇలా ప్రచురించింది: పి.ఆర్‌.కాలేజ్‌-2,50,000, పి.ఆర్‌. ఉన్నత 
పాఠశాల-50,000, వీరేశలింగం పాఠశాల-75,000, బ్రహ్మో బాలికోన్నత 
పాఠశాల -కలకత్తా-1,000, బ్రహ్మ సమాజ చరిత్ర-1,000, వాల్మికి 
(బ్రహ్మదర్శనం-1,000, వాల్మికి రామాయణం-8,000 ఆంధ్ర భాషాభివృద్ధి 


1 రజల ఆర్‌.వి.3.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


సంఘం-1,000, విజ్ఞాన చంద్రికా మండలి-1,000, ఆంధ్ర భాషా పరిషత్‌-80,000, 
జర్మనీలోని భారత ప్రకటన-500, బందరు ప్రార్థనా మందిరం-500, కాకినాడ, 
పిఠాపురం (బ్రహ్మ సమాజ మందిరాలు-30,000, రావల్సిండి (బ్రహ్మ సమాజ 
మందిరం-1,000, కొవృరవు కవులకి -1,116, తమ్మన్నశాగన్ర్రి, 
సుబ్బరామశాగస్తి-13,000, వెంకట రామకృష్ణ కవులు-1,116, ఆదిపూడి 
సోమనాధరావు-3,000, శ్రీమతి కమలాకరం-6,000, హేమ చరణ్‌ మిత్ర-1,000, 
ఘోషా ఆస్పత్రి-1,003, జీవకారుణ్య సంఘం, మద్రాసు-1,000, ఎడ్వర్డ్‌ స్మారక 
నిధి-10,000, అనాధ శరణాలయం-1,00,000, అబలా[(శమం, 
బెంగుళూరు-1,000, అన్నదాన సమాజం-1,000, కూచి నరసింహం-2,000, 
తత్వభూషణ గీతా ప్రసంగం-500, చిలకమర్తి-10,000, ఆంధ్రపత్రిక-5, 000, 
కలకత్తా సిటీ కాలేజి-30,000, దక్షిణావ్రికా నిధి-10,000, గోఖలే 
స్మారకనిధి-1,000, శంకరశాస్త్రి ఐ.ఎం.ఎస్‌. ఉపకార వేతనం-5,000, 
టి.సత్యనారాయణ-10,000, కాటారం పాఠశాల-500, కోటపాలెం పాఠశాల-500, 
విశాఖపట్నం రాత్రిబడి-1,000, విశ్వబ్రహ్మ సభ-500, యుద్ధ విరాళం-1,00,000, 
ప్రతినెలా యుర్ధనిధికి-1,000, పి. సత్యనారాయణ విద్యార్థి ఉపకార వేతనం-10,000, 
కె.సాంబశివరావు-1,500, టి.రాజగోపాలరావు-1,500, మధుమేహ వ్యాధి 
పరిశోధన-50,000, “మా నాన్నగారి వార్షికాదాయం 18 లక్షలయితే ఆయన 
సేవా కార్యక్రమాల కోసమే 12 లక్షల వరకూ ఖర్చు చేస్తూ అత్యంత నిరాడంబరంగా 
జీవిస్తారు అంటారు” ఆయన కుమార్తె మంజులాదేవిగారు. అందుకే ఆయన్ని అభినవ 
కర్ష్ణుడని కూడా పిలవడం కద్దు. 
ప్రకృతి, పశుపక్ష్యాదులతో బంధుత్వం 

మహారాజు గొప్ప ప్రకృతి ప్రేమికుడు. అందమయిన ప్రకృతిని ఆస్వాదిస్తూ 
ఆనందించడం ఆయనకి అలవాటు. గులాబీ పూవులంటే ఆయనకిష్టం. భిన్న రకాల 
గులాబీ తోటలు వేసేవారు. దేశంలోనే అరుదయిన జాతి పువ్వులు, మొక్కలు, 
కుక్కలు, ఒంగోలు జాతి పశువులు, పక్షుల్ని పెంచేవారు. కూనూరులోని వేసవి 
విడిదింటికి రోజరి అని, మద్రాసు భవనానికి గులాబీ అని పేరుపెట్టుకున్నారు. ఎడ్ల 
పందాల్లో రాజుగారి పశువులకి ఎన్నో బహుమతులు కూడా వచ్చాయి. ఇక ఆయన 


పఠాపురంమహారాజా eee eels 10 


ఉత్తమ జాతి కుక్కలు ఎన్నెన్నో ప్రదర్శనల్లో పాల్గొనేవి. ఇంగ్లాండులోని శునక 
ప్రేమికుల సంఘం కెనెల్‌ క్లబ్‌లో రాజుగారు ముఖ్యుడు. లండన్‌లో స్వయంగా 
ఫాక్స్‌టెర్రియర్‌ జాతి కుక్కల సంరక్షణా సంఘాన్ని స్థాపించారు. దేశంలో ఆయన 
అత్యుత్తమ పక్షుల పెంపకందారు. ప్రపంచంలోని జంతు (ప్రేమికులు, కుక్కల్ని 
ఇష్టపడేవారు. పక్షుల్ని ప్రేమించే వారంతా ఆయన్నెప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ 
అంశం గురించి ఎన్నో గ్రంథాలు కూడా సేకరించినాయన కోడి పందాలు తదితర 
జూదాల్ని ఎంతమాత్రం ప్రోత్సహించేవారు కాదు. గ్రామీణ కోళ్ళ పరిశ్రమ అభివృద్ధిని 
కాంక్షించేవారు. పశుపక్ష్యాదులకి వచ్చే వ్యాధుల నివారణా చికిత్సల కోసం పరిశోధనలు 
తగినన్ని జరగాలనేవారు. అజరామరమయిన ఆయన (ప్రేమని మానవాళికే కాక 
మొక్కలు, పశుపక్ష్యాది జీవులన్నింటికీ కూడా ఆయన పంచగలిగారు. 


సార్వత్రిక మతం 

తరతమ బేధాలు లేని తాత్వికతనే ఆయన విశ్వసించారు. సౌభ్రాతృత్వం 
కలిగిన ఆధ్యాత్మికతనే అనుసరించారు. విశ్వవ్యాప్త మానవీయ డ్రేమనే మతంగా 
పాటించారు. సకల మతాల సారం సర్వజన సంక్షేమమన్నది ఆయన సూత్రం. 
రోటరీ ఇంటర్నేషనల్‌, ఫెలోషిప్‌ ఆఫ్‌ ఫెయిత్స్‌ వంటి అంతర్జాతీయ సంఘాల్లో 
ఆయన సభ్యుడు. విదేశీ వెలుగులు ఆయన్ని అంతగా ఆకర్షించలేదు. ఆయన 
దేశభక్తి లోతైనది. 1930లో యూరప్‌ యాత్రలో భాగంగా ఎన్నో దేశాల్ని 8 నెలల 
పాటు సందర్శించారు. దేశీయ వికాసం విప్లవాత్మకంగా జరిగి ఎదగాలనేదే ఆయన 
కల. నిష్కామ కర్మని నిబద్దతగా నమ్మిన రాజాగారు తాను నమ్మిన తాత్వికతను 
ఊరిక వల్లె వేయకుండా జీవితంలో ఆచరించి చూపారు. మతం ప్రవచించడంలో 
ఉండదనీ జీవించడంలోనే వ్యక్తమౌతుందని నిరూపించిన వ్యక్తి, పాశ్చాత్య భౌతికవాదం 
పట్ల విసుగు చెంది ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా భారతదేశం విచ్చేసే అనేకమంది 
జెత్సాహిక విదేశీయులకి ఆతిధ్యం ఇచ్చేవారు. వారితో చర్చించేవారు. రమణ మహర్షి 
శిష్యుడయిన పాల్‌ బ్రంటన్‌ అలా వచ్చి ఉండేవారు. భారతీయ ఆధ్యాత్మిక రీతులు, 
మార్మికవాదం గురించి ఇద్దరూ గంటలకొద్దీ మాట్లాడుకునేవారు. వేదాంత ఉపనిషత్‌ 
చింతనని, క్రైస్తవ మార్మికతని, ఇస్తాం సూఫీతత్వాన్ని ఇష్టపడే ఆయన ఆధునిక 
బ్రహ్మోపాసకుడై ఉంటూ కూడా ఆచార సాంప్రదాయాల్ని పాటించేవారు. (ప్రజల 


2 రక అర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


నమ్మకాన్ని గౌరవించేవారు. కుక్కుటేశ్వర -కుంతీమాధవ దేవాలయాల్లో నిత్యపూజలు 
జరిపేవారు. మహారాణిగారికి కూడా భక్తిశద్దలు ఎక్కువే. పూజాపురస్మారాలు చేసేవారు. 
అలా పూజ చేస్తుండగానే ఆమె చీరకి నిప్పంటుకుని మరణించారు. అప్పటి నుండి 
రాజుగారి జీవితంలో చీకటి చోటు చేసుకుంది. 

లలిత కళల పోషణ-పీపుల్స్‌ పార్టీ స్థాపన 

మహారాజుగారు అత్యుత్తమ కళాపోషకులు. పేరెన్నికగన్న ఎంతోమంది 
కళాకారుల్ని ఆయన పోషించేవారు. ఆయన ఆస్థానం లలిత కళాపోషణకు పెట్టింది 
పేరు. సంగమేశ్వర శాస్రిగారి వీణానాదాన్ని విన్న విశ్వకవి రవీంద్రనాథ ఠాగోరు 
ఆయన్ని తనతో తీసుకుని వెళ్ళీ శాంతినికేతనంలో ఉంచుకున్నారు. వదాన్యుల 
సహకారంతో కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తిగారు ప్రతీ ఏడూ కాకినాడలో 
నిర్వహించే సరస్వతీ గానసభ వార్షికోత్సవానికి దేశం నలుమూలల నుండి ప్రసిద్దులయిన 
కళాకారులు, సంగీత విద్వాంసులు వచ్చేవారు. రాజుగారు అటువంటి ఎన్నో 
కార్యక్రమాలని తనవంతుగా సహకారం అందించి ప్రోత్సహించేవారు. కళా ప్రదర్శనల్ని 
ఏర్పాటు చేసేవారు. అలా 1928లో ఆంధ్రా స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌” 
మహారాజావారి ఆధ్వర్యంలో ఆరంభమైంది. అనేక చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించి 
అవనీం(ధ్రనాథ్‌ ఠాగోర్‌, నందలాల్‌ బోస్‌, గ్లాడ్‌స్టన్‌ సోలోమన్‌, జె.పి.గంగూలీ, 
డి.పి.రాయచౌదరి, బి.సి.లా, పి.కె.చటర్జీ వంటి మహామహుల్ని తీసుకొచ్చేవారు. 
ఆంధ్రాశైలి భారతీయ కళాశాల వలనే ఆంధ్రా తరహా చిత్రకళ ప్రాచుర్యం పొందింది. 
ఐతే రాణిగారి మరణం తర్వాత రాజుగారికి కళలపై ఆసక్తి సన్నగిల్లింది. 

హరిజనోద్దరణపట్ల ఆయనకి నిబద్దత ఉండేది. చిన్న కులాల్ని పేరు చివర 
అగౌరవంగా 'గాడు' చేర్చి సంబోధించడాన్ని నిషేదిస్తూ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో తీర్మానం 
ప్రవేశపెట్టారు. పూనాపేక్ట్‌ను అనుసరించి పండిత మదనమోహన్‌ మాలవ్యా ఆధ్వర్యంలో 
అఖిల భారత హరిజన సేవా సంఘం స్థాపించడం గురించి విని దాని కోసం 4,000 
రూపాయలు విరాళం ఇచ్చారు. అన్యాయాలు- అసమానతల్ని ఆయన 
అసహ్యించుకునేవారు. దురదృష్టవశాత్తూ బ్రిటీష్‌వారి దురాలోచన, విభజించి పాలించే 
వైఖరి వలన 1987లో మహరాజా పీపుల్స్‌ పార్టీ స్థాపించవలసి వచ్చింది. పీపుల్స్‌ 
వాయిస్‌, జనవాణి పేరిట పత్రికలు పెట్టారు. భారతీయ పాత్రికేయ ప్రముఖులు 


పిఠాపురంమహారాజా $s 21 


ఎం. వి. చలపతిరావు, ఈశ్వరదత్‌, నార్ల వెంకటేశ్వరరావు, శ్రీవాత్సవ, తాపీ ధర్మారావు 
వంటి వారు సంపాదకులుగా నియమించబడ్డారు. వాటికోసం కొన్న ముద్రణా 
యంత్రాలు భారతదేశంలోనే మొదటివి. దిగ్గజాలున్న కాంగ్రెస్‌తో తలపడటం చిన్న 
విషయం కాదు. ఐనా రాజుగారు తీసుకున్న నిర్ణయంపై నిలిచారు. ప్రతీ పీపుల్స్‌ 
పార్టీ అభ్యర్థికి 20,000 ఖర్చుల కోసం ఇచ్చారు. 11 లక్షలు ఎన్నికల కోసం 
ఖర్చుపెట్టారు. కాంగ్రెస్‌ మెజారిటీతో గెల్చింది. రాజుగారి సంస్థానం దివాళా తీసింది. 
అప్పులు మిగిలాయి. సన్నిహితులు లేని రాజావార్ని కొత్తవాళ్ళు పూర్తిగా ముంచేశారు. 
అనాధ బాలునిగా మొదలైన ఆయన, రఘుపతి వెంకటరత్నంగారి మరణంతో నిజంగానే 
అనాధ అయ్యారు. గిడుగు సీత్రాపతి, శివనాధ శాస్త్రి, ఆయుర్వేద వైద్యుల కలయికతో 
కొత్త మిత్రులు ఏర్పడ్డారు. షష్టిపూర్తి తర్వాత ఆయన మళ్ళీ వివాహం చేసుకుని 
బిడ్డకు తండ్రయ్యారు. ఈలోపు ఎస్టేటుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆయన 
చరమదశ చాలా దీనంగా గడిచింది. ఆస్తులు, భవంతులు అన్నీ అమ్ముకోవాల్సి 
వచ్చింది. తేరుకున్న కొద్దిమంది జమిందార్లు ధనాన్ని భూములు, పరిశ్రమలు, 
వ్యాపారాలకి మళ్ళించారు కానీ పిఠాపురం మహారాజు అత్యధిక శాతం 
ఆస్తుల్ని-ఆదాయాల్ని దానాలకూ, సేవా కార్యక్రమాల కోసమే ఖర్చుపెట్టారు. 
తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. పనివాళ్ళెవరూ లేకుండా పోయారు. పండితుల్ని 
సత్మరించలేకపోతున్నందుకు ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు. ఆయన పిఠాపురంలో 
1964లో మరణించారు. అవడానికాయన ఒక చిన్నపాటి ఎస్టేటుకి రాజే కావచ్చు 
కానీ తెలుగు భాషా సాహిత్యాల్లో ఆయనది చక్రవర్తంతటి స్థానం, ఆంధ్ర ప్రజానీకం 
గుండెల్లో ఆయనది ఎప్పుడూ అజరామర ప్రస్థానం. 
ముగింపు 

శ్రీ ఆర్‌.వి.కె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ అసాధారణమైన వ్యక్తిత్వం కలిగిన 
అత్యంత నిరాడంబరమైన వ్యక్తి. విలక్షణమయిన ప్రతిభావంతుడు. ప్రకృతితో పాటు 
పశుపక్ష్యాదుల్ని ప్రేమించినవ్యక్తి. పుస్తకాలే ఆయనకు స్నేహితులు. క్రీడలంటే ఆసక్తి. 
అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘంలో సభ్యుడు. భారతీయ టెన్నిస్‌ సంఘానికి అధ్యక్షుడిగా 
చేసిన వ్యక్తి. ఆయన పెంచిన గులాబీలు, పశువులు, శునకాలు దేశంలోనే 
ఉత్తమోత్తమమైనవి. ఆయన కవి, పండితుడు, కళావేత్త, భాషాభిమాని, రసజీవి, 


2290ల లలల లల ఆర్‌.వి.3ె.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


తత్వవేత్త ఆలోచనాపరుడు, ఆచరణాశీలి అన్నీ 4వ సర్వమత సంఘానికి రాజాగార్ని 
అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. బరోడా రాజైన గైక్వాడ్‌ మినహా ఈ గౌరవాన్ని పొందిన 
మరో రాజెవరూ లేరు. ఆయన రాజుల్లో సామాన్యుడు, సామాన్యుల రాజు. 
యావదాస్తికి తాను కేవలం సంరక్షకుడ్నని ప్రకటించుకున్న వ్యక్తి. ఉనికికి అవసరమైనంత 
ఉంచుకుని ఉన్నదంతా మందికోసం ఊడ్చేసుకున్నవాడు. షష్టిపూర్తి సభలో 
మహావక్తలంతా ఆయన్ని శ్లాఘిస్తుంటే జవాబుగా చిరునవ్వుతో “అవన్నీ ఏమంత 
ఘనకార్యాలు కాదు. ఆ దేవుని కృపవల్ల ఏదో కొద్దిగా చేయగలిగాను. నిజం 
చెప్పాలంటే అవన్నీ నా ఆత్మసంతృప్తి కోసం చేసినవి మాత్రమే” అని అత్యంత 
నిరాడంబరంగా మాట్లాడారు. అధికారానికీ, అహంభావాలకీ ఎన్నడూ తలొంచని 
ఆయన తెలుగు సాహిత్యంకోసం మించిన తీరు, ఆ కృషికి సాటి మరెవరూ లేరు, 
ఎప్పటికీ రారు. భారతీయ సాంస్కృతిక వారసత్వ వికాసానికి తన జీవితాన్ని, ఆస్తుల్ని 
కొవ్వొత్తిలా కరిగించి కాంతిరేఖగా భాసించిన మహామనిషి శ్రీ సూర్యారావు బహదూర్‌. 
అతిశయోక్తి అనిపించవచ్చు గానీ మహారాజా నిజమయిన సరస్వతీ పుత్రుడు. 
అసామాన్యుడైన రాజకుమారుడు. అనితర సాధ్యుడయిన దీనజనబాంధవుడు, బ్రిటీష్‌ 
మిత్రుడు కంబర్‌లాండ్‌ క్లార్మే రాసిన మహారాజా వ్యక్తిత్వం, తాత్వికతను దర్శింపజేసే 
కవితతో ఇదిలా ముగిస్తున్నాను. 

భారతీయ విధిని మార్చిన విధాత అతడు 

బలహీనుల పక్షాన నిలిచిన వెలుగతడు 

వైభవోపేత వారసత్వంగల దేశానికి 

విజ్ఞానఫలాల్ని ఇచ్చేందుకు తపించినవాడు 

ఆకట్టుకునే అనేక వెలుగుజిలుగుల్ని కాదని 

ప్రజాసంక్షేమం కోసమే విరాజిల్లినవాడు 

అసహాయులకి చేయందించిన ఆత్మీయుడు 

చిమ్మ చీకట్లలో మగ్గిపోతున్న అక్షరాలకి 

తానే కాంతిపుంజమై దారిచూపిన వ్యక్తి 

అతడే భారతజాతి రాతను మార్చిన విధాత 

భరతమాత ముద్దుబిడ్డ. అతడే! 


పిఠాపురంమహారాజా ess 23 


“బాంబు ఓ భాస్వరం, ఒక ధిక్కార స్వరం 

ఓ మేలుకొలుపు, ఒక ఆల్మీయ సాంత్వన చరుపు” 
ఆయన జనం కోసమే జర్నలిజం అని నమ్మినవాడు. ప్రజల 
కోసమే పత్రికలనే పాత్రికేయుడు. ఎన్ని అడ్డంకులు 
ఎదురైనా, జీవితాంతం తాను నమ్మిన విలువలకు 
కట్టుబడిన ధీరోదాత్తుడు. ఎన్నో సంచలన పత్రికలకి 
అప్రకటిత వ్యవస్థాపకుడు. ఏకంగా “ఎన్కౌంటర్‌” పత్రిక పైనే కలాన్ని ఎక్కుపెట్టిన 
పోరాట యోధుడు. నిలదీతంటూ మెదలెడితే తన పర భేదాలు చూడకుండా 
నిగ్గదీసే నిఖార్సైన వ్యక్తి అసమానతలతో నిండిన లోకంలో అందర్నీ సరిసమానంగా 
(ప్రేమించగలిగిన ధీశాలి. ఎక్కడా కనీసం సెంటు భూమి కూడా లేదని నిజాయితీగా 

గుండెల మీద చెయ్యేసి చెప్పగలిగిన అరుదైన అభ్యుదయ శక్తి, ఆయనే మన, 


మేకా సత్యనారాయణ శాస్త్రి ఆ బాంబు 


2022, ఫిబ్రవరి 28 సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా పిఠాపురంలో 
మరణించారు. హుందాతనానికి ప్రతిరూపంగా, సంతోషం సైతం అచ్చెరువొందేలా, 
నిష్కల్మషమైన వదనంతో ఎప్పుడూ నవ్వుతూ చివరివరకూ తనకి ఉన్నదాంతో 
సంతృప్తిగా జీవించిన “బాంబు” నిజంగానే మన కాలపు మానవతకి మారు పేరు, 
మాయమైపోతున్న నిండుతనానికి ఎడతెగని హుషారు. అరమరికలు లేకుండా 
అందర్నీ (ప్రేమించే అద్వితీయ సెలయేరు. 


మానవ సంబంధాలన్నీ ఆర్దిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో 
మమతానురాగాల చిరునామా ఆయన ఆత్మీయ డైమ. మనుషులంతా 
యాంత్రికంగా మారిపోతున్న రోజుల్లో విలువలతో కూడినది ఆయన విధానం, 
ఎప్పటికీ అడి నిరుపమానం. అందుకే తన కళ్ళనీ, దేహాన్ని దానం చేసి ఇద్దరు 
అంధులకు చూపునూ, ఎందరో భావి వైద్యులకు విద్యని అందించి మరణానంతరం 
కూడా జీవించే ధైర్యం కలిగిన అరుదైన వ్యక్తాయన. తండ్రిగా నా అస్తిత్వానికి 
కారకుడైన అలాంటి వ్యక్తికి ఆత్మీయతతో... ఈ కృతినిలా... 
- గౌరవ్‌ 


24 see ౯ ఆర్‌.వి.3.ఎమ్‌. సూర్యారావు బహదూర్‌ 


